


వెరిబాగుల జాన, బంగారం సంచి 
తిరిగి చెప్పింది: వఠ్లినియా, బొమ్మలు: జెస్‌ 






































వెరిబాగుల జాన, బంగారం సంచి 
తిరిగి చెప్పింది: వర్జీనియా, బొమ్మలు: జెస్‌ 















అనగనగా జాన్‌ అన అబ్బాయి ఉండేవాడు. 
ఊరి బయట ఒక చిన్న ఇంటిలో అమ్మతో 
కలిసి అతను ఉండెవాడు. జాన్‌, వాళ అమ్మ 
డబ్బున్న వాళు కాదు, కానీ వాళు చాలా 
సంతషంగా ఉండెవాళు. 


జానెది మంచి మనస్సు. మంచిగా ఉండటానికి 
పయత్నించెవాడు. వాళ అమ్మ చెప్పింది 
చయాలని అనుకునవాడు. అయితె ఎప్పుడూ 
పొరపాటు చేస్తుంటాడు, కిందా మీదా 
అవుతుంటాడు. అతడు చెసె పిచ్చిపనులు 

చూస అందరూ అతనిని వెరిబాగుల జాన్‌ ణా 
అనేవారు. EE. 








ఒక రోజు జాన్‌ని వాళ అమ్మ పిలిచి, 
“నువ్వు బజారుకు వెళి ఒక కోడిని అమ్ము. 
ఆ డబ్బుతో బంగాళాదుంపలు కొనుక్కుని 
రా. మరిచిపోకు, దారిలో కలిసిన వాళ్లతో 
మర్యాదగా ప్రవర్తించు.” అని చెప్పంది. 


“అలాగే, అమ్మా,” అన్నాడు జాన్‌. 


ఒక కోడిని తిసుకుని బజారుకి 
బయలుదెరాడు జాన్‌. నడుస్తూ హుషారైన 
పాట ఒకటి వాడుకుంటున్నాడు. కొంచం 
సేపటికి అతనికి పెలి చేసుకుని ఇంటికి 
తిరిగివస్తున్న బృందం కనిపించింది. 
కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి 
పెళ్లి కొడుకు, పెలి కూతురు 
నడుస్తున్నారు. 





ఒకనారి అంత్యక్రియలకు 
=. వెళినవిషయంజాన్‌కి గుర్తు 
వచ్చింది. ఆ కుటుంబంతో 
మర్యాదగా ఎలా మాటాడాలో 
వాళ అమ్మ చెపింది. పెళి 
కొడుకుని, పెళ్లి కూతురిని 
అలాగే పలకరించాడు. 


“మికు జరిగినదానికి నాకు 
rer లన wom 
అన్నాడు జాన్‌. 


పెళ కొడుకు, పెళి కూతురికి 
కోపంతో ముఖం ఎ(రబారింది. 
“మాట్లాడే పదతి అది కాదు!” 
వాళు అన్నారు. “ఈసారి, 
నువ్వు సంతోషంగా ఉండాలి. 
టోపీ ఊపుతూ, శుభాకాంక్షలు 
అనాలి.” 

“అలాగే,” జాన్‌ అన్నాడు. 
“ఈసారి ఎలా ప్రవర్తించాలో 
నాకు తెలిసింది.” 


లా సా 








జాన ముందుకు సాగిపోయాడు. పెళ్లి కొడుకు, పెళి కూతురు 








నడుస్తూ హుషారుగా ఈల చెప్పినది జాన్‌కి గుర్తు వచ్చింది. 
వేస్తున్నాడు. కొంత దూరం వెళ్లిన Mn అతను తన టోపీని ఊపాడు. 
తరవాత కొంతమంది కలిశారు. “శుభాకాంక్ష లు!” అంటూ పెదగా 
మాంసం అమ్మే వ్యక్తి అతని అరిచాడు. | 
కొడుకులు బజారులో బలిసిన 


పందులను కొని, ఇంటికి తెరిగి 
వెళుతున్నారు. 


(| 








అలా అనీ. చేతులు ఊపటం వల్ల పందులు 
Fm 


అవి అరుస్తూ అన్ని దిక్కులకు పరిగాత్తాయి. వాటిని 
పబ కరుస్లు మాంసం అమ్మే వ్యక్తి కొడుకులు 
Es 


మాంస్తం అమ్మే వ్యక్తికి చాలా కోపం వచ్చింది. అతను 
జుట్టు పీక్కున్నాడు. “ప్రవర్తించే పదతి అది కాదు!” 
అతను అరిచాడు. “ఈసారి, మాట్లాడేటప్పుడు పుల 
మెల్లగా ఉండాలి. మీకు మంచి జరగాలి అని 
చెప్పాలి, ఒక్కొక్క దాని సానంలో రెండు పందులు 
లన తమన 


“అలాగే,” అన్నాడు జాన్‌. “ఈసారి ఏం చెయ్యాలో 
నాకు తెలిసింది.” 


















తరవాత వె(రిబాగుల జాన్‌ తన దారిన వెళసాగాడు. అతను 
సంతోషంగా కూనిరాగం తిస్తున్నాడు. అంతలోనే అతనికి ఒక 
రైతు కనిపించాడు. అతను తన పాలంలో కలుపు తిస్తున్నాడు. 


మాంసం అమ్మై వ్యకి చెపింది వెరిబాగుల జానకి గుర్తు ఉంది. 
“మీకు మంచి జరగాలి,” జాన్‌ చెప్పాడు. “ఒక్కొక్క దాని స్థానంలో 
రెండు రావాలి.” 


రైతు కోపంతో రేగిపోయాడు, అతని ఛాతి పొంగి చొక్కా గుండీలు 
ఊడిపోయాయి. “నాకు కలుపు ఎక్కువ కావాలా?” అతను 
అరిచాడు. “ఈసారి, ఇలాంటి పిచ్చి మాటలు మాటాడవద్చు. 
దానికి బదులు సహాయం చెయ్యి.” 


“అలాగే,” అన్నాడు జాన్‌. “ఈసారి ఏం చెయ్యాలో నాకు 
తెలిసింది.” 











వెరిబాగుల జాన తన దారి వెంట 
ముందుకు సాగాడు. నడుస్తూనే 
సంతోషంతో నాట్యం చేస్తున్నాడు. 
త్వరలోనే తెల్లని టోపీలు పెట్టుకున్న 
ఇదరు వ్యకులు కలిశారు. వాళదరూ రోడ్డు 
మధ్యలో కొట్టుకుంటున్నారు. రైతు 
చెపింది జాన్‌ గుర్తు చేసుకున్నాడు. 
అతను ఆ ఇథరి దగరకు పరిగాత్తాడు. 
“నేను మీకు నాయం చేస్తాను!” అన్నాడు. 


ఆ ఇధరు కొట్టుకోవటం ఆపేశారు. 
అంతెకాదు, వాళు నవ్వటం 
మొదలుపెట్టారు. ఊపిరాడనంతగా వాళు 
సమా ICL SLD SD TSN 
మాటాడకూడదు,” వాళు జాన్‌కి చెప్పారు. 
“ఈసారి, అయ్యలారా, దయచెసి 
కొట్టుకోకండి అని చెప్పాలి!” 


“అలాగే,” అన్నాడు జాన్‌. “ఈసారి ఎం 
చెయ్యాలో నాకు తెలిసింది.” 




















ఎట్టకేలకు వెరిబాగుల జాన్‌ బజారుకి చరుకున్నాడు. 
తన కోడిని అమ్మి బంగాళాదుంపలు కొన్నాడు. 
తరవాత పట్టణమంతా తిరుగుతూ అక్కడి 
దృశాకలను ఆసాదించసాగాడు. 


కుండలు చేసే ఒక వ్యక్తిని చూశాడు. ఆమె మట్టితో 
అందమైన పూల ప్మాతలు తయారు చెన్తోంది. “అమ్మ 
కోసం అటువంటిది ఒకటి కొనటానికి సరిపడా డబ్బు 
ఉం౦ళు ఎంత బాగుండును,” అనుకున్నాడు జాన్‌. 








బజారులో బొమ్మలు, ఆట వస్తువులతో నిండి 
బల్లలు ఉన్నాయి. డోళు, కంజీరాలు 
ఉన్నాయి. కంకణాలు, ఉంగరాలు ఉన్నాయి. 
భయపెట్ర పెద ముఖపు తొడుగులు, చిన్న 
కొయ్య విగహాలు ఉన్నాయి. 


ఎక్కడ చూసినా నోరూరించే తినుబండారాలు టి. స 
ఉన్నాయి. తుప్పు పట్టిన చకం మోత ష్‌ 
చేసినట్టు అతని పెగులు మోగాయి. 

“ఏటన్నిటినీ కొనగలిగితే ఎంత బాగుండును!” 

అనుకున్నాడు జాన. 














“ఆలస్యమైపోతోంది, ఇంటికి వెళాల్సిన సమయం 
అవుతోంది,” అనుకుని బంగాళా దుంపల బస్తా 
మోసుకుంటూ జాన్‌ నడుస్తున్నాడు. 


ఆ బస్తా చాలా బరువుగా ఉంది. జాన్‌ అలసిపోయి 
ఉన్నాడు. ఒక చిన్న కునుకు తిస్తే ఎలా ఉంటుంది? 


ఎందుకైనా మంచిదని జాన్‌ ఒక చెట్టు ఎక్కాడు. గట్టగా 
ఉన్న కొమ్మ చూసుకుని, బంగాళా దుంపల సంచి మీద 
తలపెట్టి నిదపోయాడు. 





జాన్‌ నిద వోతుండగా సూర్యుడిని నల్లని మబ్బులు 
కమఘేశాయి. ఆకాశం ఉరుముతోంది. వాన చినుకులు 
పడసాగాయి. వానకి తడవకుండా ఉండటానికి ముగ్గురు 
మనుషులు పరిగెత్తుకుంటూ ఆ చెటు కిందకు వచ్చారు. 
వాళు దొంగలు. బంగారం ఉన్న సంచిని వాళు 
దొంగలించారు. 


“ఎంత బంగారం ఉందో చూదాం!” అంటూ దొంగల 
నాయకుడు సంచిని తెరిచాడు. 


“ఇప్పుడు అక్క పడతావా!” అరిచాడు రెండవ దొంగ. 
“నను లెక్క పడతాను!” బొబ్బరించాడు మూడవ దొంగ. 
“నోరు ముయ్యండి! నేను చెప్పింది మీరు వినాలి!” 

కేక పెటాడు ముఠా నాయకుడు. 

















ఆ అరుపులకు వెరిబాగుల వెమయ్యకి 
మెలకువ వచ్చింది. అతను లెచిన 
కుదుపుకి బంగాళాదుంపల సంచి 
న... 
వోటాడుకుంటున మనుషులను అతను 
చూశాడు. తెల్ల టోబలు పెట్టుకున్న వాళ్లు 
చెప్పింది అతనికి గుర్తు వచ్చింది. 
“అయ్యలారా, పోటాడుకోకండి!” అంటూ 
జాన అరిచాడు. 


మెనుంచి వచ్చిన ఆ మాటలను దొంగలు విన్నారు. అంతలో, 
పెద వాన చినుకుల మాదిరి వాళ మీద బంగాళా దుంపలు 
పడసాగాయి. అయ్యూయ్‌! బాబోయ్‌! నాయనోయ్‌! “వాన దేవుడు 
మనల్ని నిక్షించటానికి వచాడు!” అంటూ అరుస్తూ, బంగారం 
సంచిని అక్కడ వదిలిపెట్టి ఆ దొంగలు పారిపోయారు. 


వెరిబాగుల జాన చెట్లు 
మీదనుంచి కిందకి దిగాడు. 
కింద ఉన్న బంగాళా 
దుంపలు చూశాడు. 
బంగారు నాణాలు 
చూశాడు. ఆ నాణాలను 
సంచిలోకి ఎత్తుకుని 
అంటక ఇయు 


“బంగాళా దుంపలు 
తెచాావా?” అమ్మ 
అడిగింది. 





“లేదు, అమ్మా. కానీ, ఏం తెచ్చానో 
చూడు.” జాన్‌ వాళ అమ్మ ఆ సంచి 
తెరిచి చూసింది. ఆశృర్యంతో ఆమె 
కళ్ళు పెదవయ్యాయి. “ఇంత 
బంగారం నీకు ఎక్కడిది?” 
» WOO DT ED CNG 
చెప్పినప్ప్తు చేశాను. దారిలో కలిసిన 
> .  వాళందరితో మర్యాదగా 
5 cu 
ఆ రోజు నుంచి వెరిబాగుల జాన్‌, 
వాళ అమ్మ సంతొషంగా ఉన్నారు. 





